“జసుందారుగారి అమ్మాయి' 
కధా సం(గ హం - 


సప్త వ్యసనాలు అన్నారు కాని - అతి మంచితనం, కీర్తి కండూతికూడా మరో 
వ్యసనంగా చెప్పవచ్చు ! తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం అంటారు | 


జమిందారు మహీపతిగారి విషయంలో ఈ విషయం అక్షర సత్యంగా యిజువై 0ది। 
కాలం మారుతున్నా కాలానుగుణంగా మారలేని మనిషి మహీపతి, అందువల్లే 
లక్షల కొద్దీ అఆస్టి దానధర్మాలకు హరించుకుపోయింది 


మహీ పతి కూతురు పార్వతిని తన ఆకతాయి కొడుక్కి. యిచ్చి పెళ్ళి చేయటానికి 
యిషపడక పోవటంతో అప్పుయిచ్చిన లింగరాజు మహీపతి ఇంద భవనాన్ని వేలం 


og. pies 

పరిస్టికుల పాబిల్యానికి తలవొగ్గిన మహీపతి కట్లుగుడ్డలకో- కన్న బిడ్డలతో సత్రం 
పాలియ్యాడు ! సంసారాన్ని ప్రోషించడంకో సం ర్వ బ్ర్యేగంలో చేరీన మహీపతి 
కొడుకు రవి పాపి షి విధి లీల వల్ల (ప్రమాదానికిలోనై కాలు విరగ్గొట్టుకున్నాడు వ 


అనారోగ్యంతో బాధపడుతున్న తండికోసం _ కుంటివాడై న అన్నగారికోసం 
భర్తని పోగొట్టుకుని పుట్టింటికి చేరిన అక్క-గారికోసం మహీపతి చిన్నకూతురు 
పార్వతి తం డ్రీకి యిష్షంశేక పోయినా ఉద్యొగం చేయక తప్పలేదు = 


ఇం(ధ భవనాన్ని వేలంలోకొన్న లక్ష్మీకాంతారావుగారి యింట్లో ఉద్యోగానికి 
చేరింది. అయితే తన యింట్లోనే తాను ఆయాగా పనిచేస్తోందని మాత్రం తండికి 
తెలియనివ్వలేదు _ అయితే "వయసులోవున్న లక్ష్మీకాంతారావుగారి కూతురు లత 
మోసగాడై న సుందర్‌ (పణయం అనే వలలో చిక్కుకుందని, ఆమెను కాపాడ 
టానికి సర్వవిధాలా (పయత్నం చేసింది. 


అమెరికాలొ చదువుకొంటున్న లక్షీ ,కాంతారావుగారికొడుకు రమేష్‌ తిరిగివచ్చాడు. 
(వధమంలో పార్వతిని చులకన భావంతో చూసినా క్రమంగా ఆమెకు సన్నిహితు 
డయ్యాడు _ పార్వతి మహీపతిగారి కూతురు అని తెలియగానే లక్ష్మీకాంతారావు 
దంపతులు ఆమెను రెట్టింపు ఆదరణతో చూడసాగారు | 


అయితే, తన (ప్రణయానికి అడ్డుపడిందన్న ఆవేశంతో సుందర్‌, మహీపతిగారితో 
పార్వతి రమేష్‌తో (ప్రణయం 'హేగిసోందని చెప్పాడు! వంశ (పతిష్షను పాణ 
(పదంగా ఎంచుకొనే జమిందారు మహీపతి ఆ వేశంలో తుపాకీపుచ్చుకుబయల్లెరాడు, 


ఆ తరువాత.... హృద్యమైన సంఘటనలతో హృదయాన్ని కదిలించే సన్ని దేశాలతో 
విండిన “జమిందారుగారి అమ్మాయి” చిత్రం చూడండి. 


రచన క 


రచన : 


* పాటలు * 


ఆర్నద పాడినవారు : నవకాంత్‌ కి జై, గిరిజ బృందం. 


ఇంటింట దీపాలు వెలగాలి _ మన 
ఊరంత చీకటు తొలగాలి 

కలవారి లోగిటో _ నిరుపేద ముంగిటో 
ఒకలాగె కాంతులు నిండాలి 


ఓ యింట చిరుదివ్వె నిలబబెడితె 
పదివేల దీపాలు వెలిగేను 

పొరుగింటి పుణ్యాలు ఇరుగింటి సౌఖ్యాలు 
కలబోసి జనులంత బతకాలి 


దివినుండి వెలుతురు దినదినము వస్తుంది _ అడి 
భువినుండి ఈ రేయి పొంగింది 

రంగు రంగుల కాంతి రమ్యమైన కాంకి 
కలకాలం కన్నుల్లో నిలపాలీ్‌ 


వక్కలంక లక్ష్మీపతిరావు 


లోకపు చదరంగంలో 

ఈ లోకపు చదరంగంలో 

జీవులంతా పావులే 

ఎవరెపుడేమొతారో 

ఎరిగినవారే లేరులే....లేరులే.... లేరులే.... 


వెలుగునిచ్చే దీపం _ కాలిపోతుందిలే _ ఆడి 


కరిగిపోతుందిలే _ నీడనిచ్చే వృతం 
ఎండిపోతుందిలే _ అది సండిపోతుందిలే 


3 ee 
తనువుకోసి దానమిచ్చిన - కర్టుడె త్యాగీరా - శో 
జగతికే నీతిరా 

కోటి సిరులూ మిగలకునా 

త్యాగమే నిలచురా - ఆ ఫలిత మే చాలురా 


॥ ఇంటింట॥ 


ఇఇంటింట॥ 


॥ ఇంటింట! 


పాడినవారు : రామ్మకిష 
౫౯ 


రచన : కె. కోదండపాణి పాడినవారు ; ఎస్‌. జానకి 
అబ్బ | నా పొడు బతుకు - ఎవరికోటి సెప్పుకొందునే 
నేనెవరికోటి నెన్సుకొందునే 
బాడీలు తొడగనీడు - బావికౌడ కెల్లి నీడు 
సిలుకు సీర కట్టనీడు - సినిమాకి వేల్ల నీడు 
పాడు బెమ్మ వీమి రాసెనే 
అన్నాయం రాత రాసెనే 
ఓ రంగీ - ఓ మంగీ 
ఎన్నాళ్లూ ఓర్సుకొందునే - నే నెన్నాళ్ల ఓర్చుకొందునే 
సుక్క-బొట్టు పెటనీడు - సుట్టాల సూడనీడు 
సుట్టు పకో- కెల్ల వీడు - సున్నానికి పోనీడు 
పాడు బెమ్మ ఏమీ రానెనే 
అన్నాయం రాత రాసెనే 
ఓ రంగి _ ఓ మంగీ 
ఎన్నాళ్ళు ఓర్సుకొందునే _ నే నెన్నాళ్ల ఓర్పుకొందునే 


అద్దంలో సూడనీడు _ మిద్దిమీది కెల్ల వీడు 
పూలేమో పెట్లనీడు _ కొచ్చీనా దువ్వనీ శు 
పాడు బెమ్మ “మి రాసెనే 

అన్నాయం రాత రానెనే 

ఓ రంగీ _ ఓ మంగీ 


ఎన్నాళ్లు ఓర్సుకొందునే _ నే నెన్నాళ్ళు ఓర్పుకొందునే 


రచన : కొనరాజు పాడినవారు : రమేష్‌, పుష్పలత 


చాకిరేవుకొడ నీ సోకు 

చూడగానె జిల౦ది నాకు 

రాసిపెట్టి వున్నాది మనకు 

ఇలా రాసిపెట్టి వున్నాది మనకు 

మంగమ్మా 1 నువ్వు ఉతుకుతూం'పే అందం 
అబ్బ |: వేశావె బంధం 


ఒరె, నీ సోకు ఆపరా రాజూ _ గంగరాజు 
రాజూ _ విన్ను వదలకుండ ఉతుకుతా 


క్‌ 


బండనేసి రాసా _ రాతి బండనేసి రాసా 
సీ 'పెటలోనె ఉన్నాది బింకం ము 


- ఏం; వొళ్ల తీపుగా ఉందా ? 
నీ వొంపు సొంపులో వుంది పొంకం 

- ఏం; వొళ్లు జిలగా వుందా ? 
నీ కోపంలో వునాక్టది కెవు 
నా చెయ్యి పడితె తెలుసుంది తీప్ప 
అబ్బ ! మంగమ్మా.... 
నువ్వు నడుస్తుంట అందం _ అబ్బ చేశావే బంధం : 
తడిసిన నీ వొళ్లు తాకుతూం'పే _ తాకుతూంపే?।; 
వెచ్చవెచ్చగా వేడి పడుతూం'పే. ఆ6। అలాగా?! 
ఎక్కడో వున్నట్లు నాకుందీ 
ఇక్కడే వున్నట్లు నాకుందీ 
అబ్బి | మంగమ్మా.... 
మనం కలిసుంపే అందం 
అబ్బ - 'వేళశావె బంధం 


ఒరే; నీ సోకే సోకురా రాజూ _ గంగరాజూ 
మంగమ్మా _ రాజూ _ మంగమ్మా = రాజూ 


రచన : ఆరుద పాడినవారు ; ఎస్‌.పి, బాలసు బహ్మణ్యం, ఎర్‌,ఆర్‌. ఈశ్య 


దిసీజ్‌ లెఫ్‌ - దిసీజ్‌ యూత్‌ 

ఇది జీవతం _- ఇది యౌవ్వనం 

స్నేహాలు మోహాలు విరితేనే చిలికించగా 
రాగాల భోగాల హృదయాలు పులకించుపే _ (పేను 
చలిరేయి నెలరాజు నులివెచ్చన 

నడిమంట దినరాజు కడుచల్ల న 

వలపులోన రేయిపగలు వాసంత శోభ 

(ప్రణయాలు పన్నీటి అలలౌనులే 

కలలన్ని కర్పూర శిలలౌనులే 

ఆఅదముచే లేతవలపే ఆనంద సీజు 


రచన : డా॥ సి. నారాయణరెడ్డి 


ఓ కొండవల్లి బొమ్మా: - నీ కులుకులు చాలమ్మా ! 


పరువాలూ తందాలూ _ పదిలపరచు కోవమ్మా 11 


ఎవరో ఎవరో వస్తారు 1 = ఖంకో 

ఎంతో లాలనగా రయ వేస్తారు 

వచ్చిన (ప్రతివారూ - సీ విలువ లెరుగలేరు 

మెచ్చిన (పతిమనసూ మనసిచ్చుకో లేదు 

మెరిసే అందంలో లేనిదీ _ చల్లగ 

విరిసే ఆత్మ లోనె ఉన్నది. 

అంగడిలో డే బొమ్మకు ఖరీను కడతారు 

ఆలయాన వెలసిన బొమ్మకు హారతి సడతారు 
రచన : దాశరధి పాడినవారు : పి. సుశీల 

_మోగింది వీణా _ పదే పదే 

హృదయాలలోన _ ఆ దివ్యరాగం 

అనురాగమె _ సాగిందిలే 

అధరాలమీద _ ఆడింది నామం 

కనుపాపలందు _ కదిలింది రూపం 

ఆ రూపమే _ మరీ మరీ _ నిలిచిందిలే 


సిరిమల్లె పువ్వు - కురిసింది నవ్వు 
నెలరాజు అందం -_ వేసింది బంధం 
ఆ బంధమే _ మరీ మరీ _ ఆనందమే 


రచన : దాశరధి పాడినవారు : ఎస్‌, పి, జాలసు(బహ్మాణ్యం 
(మోగింది వీణా _ పదే దేదే 
హృదయాలలో న _ ఆ దివ్యరాగం 
అనురాగమె _ సాగిందిలే 
అధరాలమీద _ ఆడింది నీవే 
కనుపాపలందు _ కదిలింది నీడే 
ఆ రూపమే _ మరీ మరీ _ నిలిచిందిలే 
సిరిమల్లె పువ్వు - కురిసింది నవ్వు 
నెలరాజు అందం _ వెసింది బంధం 
ఆ బంథమే _ మరీ మరి _ ఆనందమే 


వ ననన ననన nner 
తారాగణం 


ఊర్వశి శారద _ గుమ్మడి - రంగనాధ్‌ _ రాజబాబు 


గిరిబాబు _ అల్లు రామలింగయ్య = రావి కొండలరావు 
సారధ్‌ _ పి. చె, శర్మ _ కాకరాల 
మమత _ (కిష్ణకుమారి - టి, బి. కమల = గిరిజారాణ 
జయవిజయ - బేబీ సరళ 


డాన్సు : 


మరియు 
రమా(పభ అండ్‌ పార్టి 


నూతన నటుడు : ఎమ్‌. వెంకటేశ్వరరావు మొదలగువారు 


సాం కేతికవరం 
Nn 
మాటలు : డి. వి, నరసరాజు 
పాటలు : దాశరధి, ఆరుద, డా॥ సి, నారాయణరెడ్డి 
కొసరాజు, వక్కలంక లక్ష్మీపతిరావు 
శె, కోదండపాణి 
సంగీతం : బి. కె. వెంక 'పేష్‌ 
ఛాయ్యాగహణం : సుఖదేవ్‌ 
కళ ఏ: కళాధర్‌ 
కూర్చు : డి వోసు 
సెస్‌ పబ్లి సిటీ : అన్నపూర్ణ అడ్వర్‌ బెజర్భు 
ఐ. నాగేంద్రరావు 


(ప్రొడక్షన్‌ కంట్రోలర్‌ : 
(పొడక్షన్‌ మేనేజర్స్‌ శ 
అసోసియేట్‌ డె రెక్టర్‌ క 


సహ నిర్మాతలు శ్‌ 


లక్ష్మీపతిరాజు, యం. బాల|క్రిష్ష. B, ౮0. 
జీ. మ కె శంభుప్రసాద్‌ 
డి. (శ్రీరంగరాజు, ఆర్‌. విజయరామరాజు 


శ్రీ పద్మనాభ, విజయవాడ=ి. 


ము గంఅమ్తూయి 


